అల్‌ 
జమద గి 
రచన; 
పూడి వేంకటరామయ్య 
_సధాన సంపాదకుడు ; 
డాక్టర్‌ ఎస్‌. బి, రఘునాథాచార్య 





[పచురణ : 
శ్రీ ఎన్‌. లక్షీవారాయణ, ఐ. ఏ. ఎప్‌. 
కార్యనిర ఎపహాణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతిం 
1985 


T. T.D. Religious Publications కంట No- 284 


SRINIVASA BALABHARATI- 46. 
(Children Series ) 


JAMADAGNI 
by Pudi Venkataramaranmr 


Chief - Editor 
Dr. 5. B. Raghunadhacharya 


First edition: 1985 
Copies: 10, 000 
Price : 1--00 


Published by : 
Sri §. Lakshminara CTR Vy 
EXECUTIVE OFFI 


Tirumala Tirupati De 
Tirupati. HESEAE 
Art: PANI 


Printed at: 
Tirumala Tirupati Devasthanams Press, Tirupat. 


ముందునూట 


అల్లారు ముద్దుగా పెరిగే అందాల బాలిల అద్దాల్లొంటి మనసులు 
ఎ౦తో నిర్మంమెనవి. వాటిముందు' మన మెలాంటి సంస్కారాలను 
నిలిపికే అవే |పతిబింబిస్తాయి. చెరగని ముదవేసిన ఆ సంస్కా 
రాలను వాళ్ళ భ దంగా జీవితమంతా దాచుకుంటారు, భావిభారత 
పొరలైన వారెంత సంస్కారంళో పెరిగితే, ఈ దేశాన్ని అంత 
చక్కగా తీర్చిదిద్ద గలుగుతారు. కనుక మన సంస్కృతిలోని గొప్ప 
దనాన్ని, భారత జాతికి పెట్టని అలంకారాలై [ప్రపంచాన్ని అలిరి౦చే 
మంచిగుణాలను వాళ్ళకు ఉగ్గుపాలతో నూరిపోయాల్సిన అవసరం 
ఎంతైనా ఉంది, ఎన్ని విద్యలు నేర్చినా ఎన్నెన్ని రంగాల్లో లబ్ధి 
పకిస్థలై లెనా (ప్రజల్లో ఈ సంసా)_రం కొజవడితే [హాణాలు 
పడిపోయి జాతి అంధకొరబింధురమొతుంది. అందుకే మనదేశంలో 
పుట్టి ఏదో ఒక ఆదర్శానికి అంకితమై మనకు గర కారణమైన 
మహాప్పరషులు, మహావతి వతల కథలు చిన్నారిపాపలకు అందు 
బాటులో ఉండేటట్లు చేయడానికే ఈ ప్రయత్నం, [ప్రాచీన భారతీ 
యుల మహ త్తరాదర్శాలిను పరోక్షంగా తెలియజేయడమే ఇందులోని 


ముఖ్యోద్దేశ్యం. 


న్స 


తీరుమలి తిరుసతి దేవస్థానం ఈ సంకల్పంతోనే (క్రీనివాన 
బాలభారతి అనే పు స్తకమాలను చిన్నపిల్ల లకోసం |ప్రకటిస్సు న్నది, 
“మీరు బాలభారతి అన్నా మాకు, మాకుటుందింలో అందీ 
ఉసయోగిస్తు న్ని దంటున్నారు చాలామంది పెద్దలు, కాము చదివి 
తమపిల్లి లచేత చదివిస్తే కొంతకు కొంత మా అశయం 
నెరవేరుతుంది, 


ఈ బాలిసాపొత్యాన్ని చక్కగా తీర్చి దిద్ది, మంచి రచన 
లను తయారుచేయించి, ఆందరికీ అందుబొటులో ఉ౦డేటటు 
సంపాదించిన డాక్టర్‌ ఎస్‌, బి. రఘునాథారార్య (కోఆర్డినేటర్‌ 
పల్లి శేషన్స్‌, టి. టీ, డి.) గారికి నా అభినందనలు, ఈ | పణాశీకకు 
సహకరిస్తున్న రచయిత లకు, కళాకొరులికు నా ధన్యవాదాలు, 


ఎన్‌. లక్ష్మీవారాయణ, ఐ.నీ.ఎస్‌ 
కార్యనిర్వహణాధికొరి 
తిరుమల తిరుపతి దేన స్థానములు, తీరుసతి, 


స్వాగతం!! 


గ్రీనివానదయోద్భూశా బాలానాం స్ఫూర్తి దాయినీ । 
భారతీ జయతాల్లోే భారతీయగుబోజ్ఞ సలా ॥ 


ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్నువి ప్పేనాటికే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక-ధార్మీకాదర్శాలకు “పేరు పడ్డది 
మన భరతఖండం, ఈ గడ్డపై పుట్టిన [పతిమానవుడు అధర్మాన్ని 
ఎదిరిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని పండించుకొని, మాధవాఖి 
ముఖంగా నడచి మహనీయకీ గీ నార్జించినవాడే, ఆలాంటి మహాత్ములి 
సన్నిధి మన సుఖసంకోషాలక్రు పెన్నిధి, కనీసం వారి జీవితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలితే వాటి [పభావం మనమీద ఎంకో ఉంటుంది, 
నేను భార త్రీయుణి' 'ఇది తరతరాలనుంచి వస్తున్న నా సంప 
దాయం “ఇది నాక ర్హవ్యం' అని |ప్రతీబాలుడ్కు బాలిక ఈ దేశ 
సేవకు తనను అంకితం చేసుకొంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మవీ 
పృరుషులు, మవాపతిపతలు, మహావీరులు పుట్టి, పెరిగి చక్కని 


సంస్కృతికి పునాదులు వేశారు. స ప్రచ్ళమైన జీవనవాహినిని మస్‌ 
దొకొ |పవహీంపచేశారు. ఆహా! మనమెంత అదృష్టవంతులం ః 
మన'వెనుక ఎంత ఉదా శృమైన చరిత ఉ౦ది ఆ పుణ్యపురుషులు 
మవాసాధ్వులు ఇక్కడ పట్టకపోతే మనదిగా మనం చెప్పుకొనే 
మహ శ్రరమైన ఈ సంస్కృతి సభ్యత మన కేలా సం|కమించేవి? 
వాళ్ళను అర్థంచేసుకోవడం, వాళ్ళ చరిత్ర మననంచేసుకోడం 
వారి అదర్శాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందించే 
విద్యాభ్యాసం, అది ముందు ముందు మనజాతి జీవన ప్రవాహంలో 
కొన్ని ఏండ్ల దాకా చెక్కు చెదరని స్ఫూర్తి సౌరభాలను విరజిమ్ము 
తంది అందుకే (క్రీనివాసబాలభారోతి ఉదయించింది, ఎందటో 
మహానుభావుల్ని మీ ముందుంచుతో౦ది, ఇక మీదే అరిస్యం, 


బొలలూ ! రండి రొండ్రి; 


నిండుమనస్సుతో మీ కిదే మా స్వాగతం । 


(కోధన ఎస్‌, బీ, రఘునాథాచార్య 
99.1985 [పధానసంపాదకుడు 


ఆత్మమాయతో అవతరిస్తారు అవతారపురుషులు, 
తను అవతారానికి దేశాన్ని కాలాన్ని, ఎన్నుకున్న బ్లీ 
తల్లి దం్యడులను కూడా ముందే ఎన్నిక చేసుకుంటారు, 
దశావతారాలతో ఆశేషజన జీవనవాహినిని అధర్మం 
నుంచి, అన్యాయంనుంచి, కాపాడీన ఆదిదేవుడు తన 
అఅవ అవతారానికి అన్నివిధాలా తగిన జననీ 
జనకులను ఎన్నుకొన్నాడు. [బాహ్మక్షాత తేజస్సు 
లకు మేలుకలయిక ఏర్పడింది, ఆది లోకకల్యాగానికీ 
నాందీవాక్యం పలికింది, “ఇదం |బాహ్మమిదం క్షా త” 
మని వీరగర్హన చేసిన విష్ణుభగవానుడు క్షతియాధము 
లను చిత్తు చిత్తు చేశాడు, ఒకసారి కాదు; ఇరవై ఒక్క 
సార్లు. “సెథాస్‌' అనిపించుకున్నాడు. 


అంతటి మహావీరునికి జనకుడు కాగల్లిన 
ఈ మహానుభావుడెవరు ? అటు ధనుర్వేదాన్ని అపోశన 
పట్టి దినకరుణ్జే దిపనుంచి భువికి కూలుస్తానని బెదిరిం 
చిన జగబెట్టి. ఇటు తపశ్శక్తితో కామధేనువును సృష్టించి 
సర్వార్థాలన్లు సంపాదించగల్లినమేటి తపస్వి. ఆయన 
శౌర్యానికి, ధె ధై ర్యానికి, శాంతానికీ, సహనానికి పెట్టింది 
పేరు, ఆయన పేరు జమదగ్ని. రేణుక ఆయన అర్థాంగి. 


ఆయనలోని సహనం, |కియాశీలం, పవ్మితత 
(పపత్తి మనకీనాడు కావాలి ఆదర్శం. అప్పుడే 
అవతారపురుషుణ్ణి ఈ లోకానికి అందించగల యోగ్యత, 
అవకాశం మనకు తప్పక కలుగుతాయి. 


జమదగ్ని 


మన వారసత్వం; 

మనమహర్థులు మనకు (తికాలాలలోనూ ఆరాధింపదగ్గ 
మహనీయులు. వారు మనలో ఆధ్యాత్మిక విలువలు కలిగించారు, 
ధర్మం బోధించారు. మోక్షమార్గం చూపించారు, ఈ విషయంలో 
సర్వమానవ ప్రపంచానికి భిక్ష పట్టారు, అహింసా ప్రవృత్తి తికో, 
సత్యం ఆధారంగా తాము ధర్మమార్గంలో పయనించి మనకు మంచి 
మార్గం చూపారు. అరణ్యాలలో suds కాలంగడీపారు, 
తఫస్సుచేసి సంపాదించుకొన్న పుణ్యఫల౦లో కూడా మనకోసం 
అరప భాగం ధారపోశారు. [ప్రజాసంక్షేమం కోసం రాజులకు 
తమళ క్రియుక్తులు సమర్సించారు. లోకకల్యాణం౦కోసనం౦ 
వాళ్ళచేత యజ్ఞ యాగాదులు చేయించారు. స్వయంగా వాళ్ళ 
కూడా చేశారు. ఉపనిషత్సులా భామ్యాలూ ధర్మళాస్తా9లూ 
ఇతిహాసాలూ పురాణాలూ (వాసి భావితరాల వారికోసం భద్రపరిచారు. 
వాటిద్వారా మన నై తిక గుణగణారికూ ధార్మికచింతనకూ స్మత్చ 

2 


నర్తనకూ పునాదులువేశారు, వేదకొలంనుంచి వస్తున్న అలాంటి 
ధర్మ మూ ర్తలకు మనం వారసులం, అంచేతనే ఈ నాటికికూడా 
కాశ్యపసగో త్రం జ భారద్వాజసగో| తం ఆ ఆ|కేయసగో [తం జ్‌ 
కౌండిన్యసగో [త్రం _ అని యిలా వారి నామధేయాలకో మన 
గో|తనామాలు ముడిబడి ఉన్నాయి. 


ధర్మసంస్థాపనంలో దై వధిక్కారం; 

ముఖ్యంగా అధర్మానికి చోటిన్వక ఇకముందు ఏనాడూ 
ఎవడూ మార్చడానికి వీలుగాని విధంగా ధర్మాన్ని సుస్టిరంచేసి 
సరిరక్షించారు. ఈ కృషిలో అవసరం ఏర్చడ్డప్పుడు దై వాన్ని సైతం 
ధిక్క రించగలవాళ్ళూ ధిక్క రించినవాళ్ళూ శపించ గలివాళ్ళూ 
శపించినవాళ్ళూ కూడా ఈ మహర్చలే. అలాంటి మహోన్నతమైన 
స్థాయి వాళ్ళలో ఉండడం వల్ల నే విష్ణమూ ర్తి అంతటివాడు 
వామనుడుగా సరశురాముడుగా రండుపర్యాయాలు ఈ బుషి 
కులింలో పుట్టాడు, అలాంటి మహద్దలు పోయినా వారికీ ర్తీ 
మాతం అజరామరం. ఆకౌశతలంలో “సప్తర్షి మండల” 
రూపంతో ఈ నాటికీ (పకొశిస్తున్న నక్షతారే మన మహర్దుల 
బొన్నత్యానికి (పతీకలు, 


సప్త ర్లులంటి ఎవరు? 

అలాంటి మహర్దరిలో వసిస్టుడు-అ| తి-గౌత ముడుకశ్య 
పుడుంభరదా జాడు. జమద గ్ని-విళ్వా మి తుడు సుుపసిద్ధలు, చిత 
విచిత్రమైన చర్మితలుగలవాష్ళ, వీళ్లందరూ వై వస్వతమనువు 
కొలంవాళ్ళు. ఒకొక మనువు కౌలంలో ఫదేసిమంది మహర్దులు 
ధర్మాధర్మ విచారణాధికారులుగా ఉంటారు. వీళ్ళనే సప్త ర్థులు 
అంటారు. 


భృగువంశపర౦పర ; 

అలాంటి మహర్షి లోకంలో భృగువంశం చాలా గొప్పది. 
పేరుపడ్డది కూడా, భృగుమహర్థి ఈ వంశానికి మూలపురుషుడు, 
[బహ్మదేవుని హృదయంనుంచి పుట్టిన మహానుభావుడు, ఈ 
వంశంలో పుట్టినవా శ్ల నందరినీ భార్గపులంటారు. ఈ భృగుమహర్షి 
కుమారుడు చ్యవనుడు, చ్యవనుని కుమారుడు బౌర్వుడు. బౌర్వువి 
కుమారుడు బుచీకుడు. ఇతణ్ణీ రుచికుడు అనికూడా అంటారు, 
ఈ బుదీకమహర్షి అద్భుతమైన తప్రోదిలసంపన్నుడు. సత్య 
సంధుడు. ధనుర్వేదం సొంతంగా తెలిసినవాడు, ఇతనికి నాలుగు 
"వేదాలూ కరతలామలకం, 


మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి: 

అప్పట్లో గాధి అనే రాజు రాజ్యపాలన చేస్తుండేవాడు, 
అతనిది జహ్నుపంశ౦ (అదే కుళికవంశం కూడా), ఓ రోజు గాధి 
రాజు దగ్గరికి వెళ్లాడు బుచీకమహర్షి, రాజకుమార్తె సత్యవతి 
అందాలరాశి అ అందంచూసి పర వశించిపోయాడు మహర్షి ; 
అమెను పెళ్లాడాలనుకొన్నాడు, వెంటనే రాజుగారీకో ఇలా 
అన్నాడు, 


“నుహారాజొ 1 మీ అమ్మాయి సత్యవతి సౌందర్యం చూసీ 
ముగుణయ్యాను, [దిహ్మచర్యం పొటిసూ త పోవ్ఫ శ్రిలో ఉన్న 
ణి చి అవీ | 
నాకు ఆమె మీద మనను లగ్న మైంది. ఆమెను పెళ్లాడదలచు 
కోన్నాను. కనక అంగీకరించి నాకు మీ అమ్మాయినిచ్చి వివాహం 
జరిపించు”, 


ఈ మాటలు మహారాజుకు అ|గహమూ- ఆశ్చర్య మూ. 
భయమూ_కలిగించాయి. ఒక “పేద్మబాహ్మణుడు మహారాజ 
కుమార్తెను కోరడమాొః అని ఆగ్రహం, తపోవృ త్రిలో ఉండే 
మహర్షి కోరదగిన కోర్కేనా-అని ఆశ్చర్యం ! అంగీకరింసకు ౦కే. 
శపిస్తాడే మో_అని భయం, అంచేత రాజుకు మనో వై కల్య౦ 
కలిగింది, దాగా ఆలోచించాడు. ఉపాయంతో ఇలా అన్నాడు, 


ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే ! 

“మహర్షీ 1 మీ కోరిక అంగీకరించాను. మా అమ్మాయినిచ్చి 
మీకు వివాహం జరిపిస్తాను. కానీ అందుకు తగిన ఉంకువ (ఓలి) 
ఇవ్వాలి. 


“అలాగే మీరు ఏంకోరినొ ఇస్తాను” అన్నాడు మహ రః 
ఐతే వినండి. అంటూ ఇలా చెప్పాడు మహారొజు, 


“నల్లటి చెపులకో వుండే తెల్లటి గుళ్జాలు వెయ్యి 
తీసుకురావాలి. అలా యిస్తే మా అమ్మాయితో మీకు వివాహం 
జరిపిస్తాను”. 


అందుకు అంగీకరించి వెళ్ళిపోయాడు మహర్షి, అలా 
వెళ్లి గంగానదికి ఉత్తరతీరం చేరాడు బువీకమహర్షి. గంగలో 
స్నానంచేసి భక్తి పూర్వకంగా వరుణుళ్జీ ఉపాసించాడు. వరుణుడు 
(పత్యక్షమయ్యాడు. మహర్షి కోరిన “కోరికను (పసొదిస్తూ ఇలా 
అన్నాడు. 





“నీవృ ఎప్పుడు శలచుకొం'ే అప్పుడే అక్కడే అలాంటి 
గుట్దాలు ఉద నిస్తాయి” అంటూ వె శ పోయాడు. బుచీకుడు కాన్ట్య 


కుద్దిం చేదవలో వరుణోపాసన చేసి అలాంటి గుత్తాలను వెయ్యిం 

టిని సృషించాడు. అలా సృషించిన వెయ్యిగుత్తాలకో మహారాజు 
టి టి 69 

దగ్గటీకి వచ్చి ఓలిగా సమర్పించాడు. మహర్షి యొక్క [పభ్ధావ౦ 

చూసి అశ్చర గ్ర పడ్డాడు నుహారాజు, అంతటివాడు తనకు అల్లుడు 

గావడం మంచిది అనుకొన్నాడు, మాటతప్పక కుమా రె నిచ్చి 


మా తల్లికికూడా పుత్రసంతానం అనుగ్రహించండి | 

వివాహమైన తరువాత భార్యతోపాటు తన ఆశ్రమానికి 
వచ్చి గృహస్థాశ్రమంలో [ప్రవేశించాడు బుచీకుడు. సత్యవతి 
కూడా నిత్యసంకోషంకో పతిఅను గహంకోసం సకలసపర్యలూ 
చేస్తుంటుంది. ఇలా కొంతకాలం గడిచింది, సంకానవంత్నుడ్డు 
కావాలి అన్న కాంక్ష కలిగింది మహర్షికి, ఓనాడు భార్యను సమీ 
పించి ఇలా అన్నాడు మహర్షి స్ట 


6కొలం కలిసి రాబోతూంది, సంతానవతి కౌటో తున్నావు 
నువ్వు”, 


అ మాటకో పరవశం చెంది భరతో ఇలా అన్నది ఆమె, 





“స్వామీ । మీరు తపోబలసంపన్నులు, ఏ కార్యమైనా 
బేయళ క్త గలి మహానుభావులు. నన్నుఅనుగహించిన'ే 
మాత ల్లి నికూడా అను|గహించండి, అమెకు మగసంతానం లేదు 
కనుక పుత్రసంతానం [పసాదించండి”అంటూ ఇంకొ యిలా అన్నది, 


“పుణ్యమూర్తి ఐన నీభర్తయొక్క తపోమహమతో నాకు 
పుత్రసంతానం కలిగేలా సాయపడు” అని లోగడ మాతల్లి నన్ను 
అర్థించింది. అంచేత ఆమెను అను] గహించండి, 


అర్జాంగిమాటలు అలకించాడు మహర్షి * అపూర్‌ ప్రమైన తన 
తపోదిలంకో రెండుచరువులు-|ద్రవరూపమైన హవిస్సులు సృష్టిం 
చాడు. ఒకటి పరిపూర్ణ మైన [బాహ్మణత సంతో (పకాశిస్తూంది, 
మరొకటి అజేయమైన _ క్షతియశేజస్సుతో [పకాళిస్తూంది. 
అ రెండు చరువులూ భార్యకు చూపి ఇలా చెప్పాడు మహర్షి, 


“బుతుకొలంలో నువ్వు మేడి (అత్తి) చెట్టునూ మీతల్లి 
రాని చెట్టునూ ఆలింగనం చేసుకొండి. ఆతరువాత [బాహ్మణ 
త్వంతో ప్రకాశిస్తున్న చరువును నువ్వూ, క్షత్రియ తేజస్సులో 
(ప్రకాశిస్తున్న చరువును మీతల్లి స్వీకరించండి, అలా చేశారంటే 
శమమూ దమమూ మొదలై "స గుణాలుగల |బాహ్మణుడు నీకు 


పుడతాడు. క్షత్రియులకు అజేయుగై న క్షత్రియుడు మీ తల్లికి 
పుడతాడు”. 
అలా చెప్పి స్నానం చేయడం కోసం నదికి వెళ్ళాడు 
మహారి. 
a 
చరువులు తరువులు తారుమా రై నాయి; 
ఇంతలో కూతురినీ అలుణీ చూడాలన్న ఊదేశ్యంకో గాధి 
గణ ద 
రాజు అత నిభార్య బుచీకమహారి ఆ|శమానికి వచ్చారు. అలా వచ్చిన 
త్న 
తలిదం|డులను గొరవించింది సత్యవతి, అనందంతో వాళ్లకు 
తన భర్త సృష్టించిన చరువులు చూపింది. విషయం సంపూర్ణ 0గౌ 
శెలిపింది, చాలా సంళోషించారు తలిదం[డులు. కాలం కలిసీ 
రావడంపల్ల అస్పట్లో ఆ ఇద్దరూ బుతుకాలంలోనే ఉన్నారు, అంచేత 
చెట్లను కౌగిలించుకొనడం కోసం ఇద్దరూ వెళ్ళారు, రైవవశం 
వల్ల కూతురు ఆలింగనం చేసుకోవలసిన 'మేడిచెట్టును తల్లి .అలిం 
గనం చేసుకొంది, తల్లి ఆలింగనం చేసుకోవలసిన రావిచెట్టును 
కూతురు అలింగనం చేసుకొంది. అలాగే చరువులు కూడా తారు 


మారుగా సీ వక్‌ రించారు, 
3 


తానొకటి తలి స్తే ! 

ఇంతలో బుచీకమహర్షి అశ్రమానికినచ్చి అత్త మామలిను 
చూసి అనందించాడు, పరస్పరం కుశల్మప్రశ్నలు వేసుకొన్నారు, 
మాటలి సందర్భంలో తల్లీకూతుళ్ళు చేసిన పొరపాటును దివ్య 
జ్ఞానంతో |గహించాడు మహర్షి. భార్యను పిలిచి. 


“తానొకటి తలిస్తే దైవం మరొకటి తలస్తుంది” అన్న 
పెద్దల వాక్యం యథార్థం. 

“తరువులనూ చరుపులనూ ఉపయోగించుకొనడంలో నువ్వూ 
మీళల్లి పొరపొటుబడ్డారు. ఒకడ ఉపయోగించవలసిన దానిని 
మరొకరు ఉపయోగించారు, అంచేత మీకు పుట్టబోయే సంతానంలో 
కూడా మార్చుఉ౦టుంది, క్షతియాంతకుడూ [కూరుడూ ఐన 
పిల్ల వాడు నీకూ, |బహ్మభూతుడూ తపోధనుడూ ఐన సి ల్లి వాడు 
మీ తల్లి కీ పుడతారు” అన్నాడు, ఆమాటలు వింటూనే గజి గజ 
లాడింది సత్యవతి, “స్వామీ । స్వామీ । అనుగ్రహించండి” అంటూ 
భర పాదాలమీద పడింది. సలివలమని ఎడ్చింది. |క్రూరుడై న 
కుమారుణ్ణి (పసాదించక ౦డీ అని బొపురనుందిం 


నునుమడు అలా అయేట్లు చేస్తాను ! 

కరుణామయుడు మహర్షి కనికరించాడు భార్యను. తన 
తపోబలంతో సృష్టించదిడ్డ చరువులవల్ల రావలసిన ఫలితం 
వస్తుంది. కానీ తల్లికి రావలసిన ఫలం కూతురికీ కూతురికీ 
రావలిసిన ఫలిం తల్లికీ రాబోతూంది. ఇలా వ్యత్యస్తం కౌవడానికి 
[ప్రబలమైన కారణం ఉండాలి, కొరణం లేందే కార్యం జరుగదుగా | 
దైవ పేరణ ఇలా ఉంది కాబోలు-అనుకొన్నాడు తనలో, 
భార్యతో “ఈ విశేషం నీకుమారునిలో కాక అతనికి పుట్టబోయే 
కుమారునిలో ఉండేలాగ అను గహిస్తు న్నాను” అన్నాడు, 


అనుగహ పూర్వక మైన అ మాటలకు కొంత ఉపక 
మించింది సత్యవతి, 


జమదగ్ని జననం | 
కాలక్రమంలో సత్యవతీ అమె తల్లీ గర్భవతులయ్యారు. 
నవమాసాలు నిండాయి. ఒక శుభముహూర్త ౦లో సత్యవతికి 
ఒక ఏల వాడు పృటాడు. అమె తలికి మరో పిలవాడు పుటాడు 
ae) టి య om టి 
అతడే విశ్వామి[తుడు, అలా పుట్టిన పిల్లవానికి జాతకర్మోచేసి 
“జమదగ్ని” అని నామకరణం చేశాడు బుచీకమహర్షి * (క్రమంగా 


పెరుగుతున్నాడు జమదగ్ని, సరమశాంతుడు. ఎప్పుడూ తపస్సు 
మీదనే ఆసక్తి ఆపిల్ల వానికి. |కమంగా ఇం[ద్రియాలను న్మిగహిం 
“చాడు. నాలుగు వేదాలూ పరిపూర్ణ 0గా అభ్యసించాడు. తపో 
వనాలలో వుండే మహర్భులందరూ ఈ బాలుజ్జీచూసి స౦తోషిస్తుం 
టారు, |బిహ్మవర్చస్సు అతని ముఖంమీద నిరంతరం తాండవ 
మాడుతుంటుంది. దానికితోడు ధనుర్వేదం సొంత ౦గౌ అతనిలో అన 
హీంప చేశాడు తండి, అంచేత విలువిద్యలో అతజ్జీమి౦చినవాడు 
బుషిమండలంలోనే కాదుగదా ' సమ స్త రాజమండలింలో నూ 
ఎవడూ లేకపోయాడు. శరసంధానంలోనూ లక్ష్యశుద్దిలోనూ 
అతనికి అత దేసాటి, బాల్యం కౌమారం గడిచిపోయింది. అతనిలో 
యౌపనం [పాదుర్శవించింది. 


కారణంలేకుండా కొర్యంలేదు ; 

సత్యవతి.అ మెళల్లి _తరువులూ చరువులూ ఉపయోగించు 
కొనడంలో పొరపాటు ఎలా కలిగింది? ఎందుకు అలా జరిగింది? 
అం'టే ఏదో కోరణం ఉండాలి, కారణం లేందే కార్యం జరగదు, 


ఓనాడు | బహ్మ లోకంలో దేవతలందరూ సభజేరి వర్ణసంకరం 
మీద చర్చిస్తున్నాయ. ఆ మాటరిసందర్భంలో *థ్ళగు._కు!క 


వంశాలు సంకరం కాబోతున్నాయి” అన్నాడు [దిహ్మాదిఎుడుః 
ఆ సభలోనే వున్న భృగుకుమారుడు చ్యవనుడు విన్నాడు, పరమ 
పవి|త మైన తన [దాహ్మణ వంశం క్షతియవంశంకో సంకరం 
కొటోతుంది. దానిని నివారించి వంశ పతిష్టనూ [దొహ్మణత్వమునూ 
నిలపాలి అనుకొన్నాడు, నాహసమైన కౌర్యం అది, దై వనిర్ణ 
యాన్ని ధిక్కరించడం అంత తేలికకాదుగా 1! శపించి కుశికవంశాన్ని 
నాశనం చేయాలి అనుకొన్నాడు చ్యవనమహార్షి. కుశికరాజు చెంత 
కొచ్చాడు. రాజద౦ సతులిద్దరూ భక్తిపూర్వకంగా సేవించారు 
మహర్షిని, అనేక విధాలుగా పరీక్షించాడు రాజద౦పతుల్ని చ్యవ 
నుడు. విసుగూ విరామం లేకుండా సేవజేశారు రాజదంపతులు* 
మహర్షిని రథంమీద ఉంచి గు[రాలికు మారుగా వాళ్ళే లాగారు, 
జొటీ దెబ్బలూ _కొరడాదెబ్బలూ తిన్నారు. ర క్రమయమైనాయి 


వాళ్ళ శరీరాలు. ఐనౌ మహర్షి మీద భక్తి ఏమాత్రం తగ్గలేదు 
వాళ్ళకు. ఇరవై వై ఒక్కరోజులు నిదాహారాలు మాసి మహర్షి సే 

చేశారు వొళ్లు, శపించడానికి అసకాశమే క మ, 
శపించడం సొధ్యం కాదనుకొన్నాడు. సంతో స్టో స్ట 
లకు తనరాకలోని రహస్యం చెప్పాడు. క్క” pe మూడొ 
రాజుకు పుట్టబోయే కుమార్తెను (సత్యవతి వై సా ముసుమడు బుచి 
కుడు వివాహం చేసుకొంటాడు. వాళ్ళకు 1. యో PAs 


te 









7. 


mt 


రుడు పుడుతొడు. అతడు ధనుర్వేదం సొంతంగా తన క ౦|డీద్వారా 
తనలో ఆవహింస చేసుకొంటాడు, ఆవిశేషం అతనికుమారుడు 
పరశురామునిలో శోభిస్తుంది, ఆ ధనుర్విద్యాపాటవంతో సమస్త 
క్షత్రియకుల నిర్మూలనం చేస్తాడు పరశురాముడు. అదే మహా 
విష్ణుపు యొక్క ఆరవ అవతారం. పరశురామావతారం. ఇది 
దైవనిర్ణ యం”, 


చూశారా! కారణం ఇలా ఉన్నందువల్ల కార్యం అలా 
జరిగింది, అలా కానిపక్షంలో బుచీక మహర్షి అంత టివొడు చెప్పిన 
నియమంలో మార్పు జరుగుతుందా ? విష్ణుమూర్తి యొక్క దశావ 
తారాలలో ఒక అవతారం ముడిబిడిపుందీ యిందులో. దానికి అను 
బింధంగా రామావతారం చోటుచేసుకొనివుంది. అంచేతనే అలా 
జరిగింది, 


అన్నింటినీ ఇవ్వగల ధేనువు; 

(ప సేనేజిత్త అనే ఇశ్వాకువంశపు రాజుకూతురు రేణుకా 
దేవితో జమదగ్నికీ వివాహం జరిగింది. కుమారుని వివాహానంతరం 
జమదగ్నితం డ్రి తప్రోవనారికు (గృహస్థాశ్రమం విడిచి) వెళ్ళి 
పోయాడు, తల్లి సత్యవతి కౌశీకీనదిగా మారి [పవహించింది. 


గృహస్థాశ్రమంలో ఉంటున్నాడు జమదగ్ని, శమదమాది ఉత్తమ 
గుణాలకో శోభిస్తున్నాడు. మహా తసస్సంపన్నుడై న జమదగ్ని 
తన తప్రోమహిమతో ఒక హోమధేనువును సంపాదిందాడు. 
అవసరం ఏర్చడ్డప్పుడు ఎందరికి నా దేనినై నా సమకూర్చగల 
సొమర్థ్యంగల గోవు అది, ఆ కామధేనువు కొరణంగా ఏలాటీ 
కొరత లేక రేణుకొజమదగ్నులు తమ నిత్యజీ పీఠంలో అనందం 
అనుభవిస్తున్నారు. 


అకాశంనుంచి నేలకూలుస్తాను ! 
జమదగ్నికి తన ధనుర్విద్యా నై పుణ్యం ఛి 

కొనడం అలవాటు, అందుకు అతని భార్య రేణుక కోడ్చడుతూం 
టుంది, అమ్ములు కట్టకట్టుక పోయి బయలు| ప్రదేశ 0లో ఉంచి 
ఒకొక్కటిగా [సయోగించేవాడు, అవి చాలాదూరంలో వడుతూ 
ఉంటాయి, అలా పడ్డ అమ్ములు రేణుకాదేవి ఏరీ భ ర్త కు తెచ్చి 
యివ్వడం అలవాటు, ఒకరోజు మట్ట నుధ్యాహ్న వేళ, సూర్య 
కిరణాలు తీక్తంగా వున్నాయి, భర్త ప్రయోగించిన అమ్ములు ఏరి 
తీసుకరావడ ౦లో రేణుకకు కొంత ఆలస్యమైంది ఆరోజు, భార్య 
మీద కోపపడ్డాడు. ఎందుకింత ఆరిస్యంగా వచ్చావు అని [ప్రశ్నిం 
చాడు భార్యను, కుసుమకోమలి అవిడ, చాలా ఆలిసీపోయివుంది. 








ర్త మ్‌ 
నై " 











+ వ 
జన ౨1 













నా 


ఆ 
న్న్న 


OS — వ్ల ca a ~~ oe dh 
బ్‌, ల్‌ తొ గనక జ 
శక్తా (. yp ట్‌ 
గ అ 
స స. శ్ర 
స్మ తా 
డే 1 - 
ee a | “కా ఇ 
లే గ టా 
చి 1 శా క్‌ 
టీ లా క్‌ a జ 
లో స్‌ mcs రై 
కరా కానా - లై 
స్‌ # 
[ES 


26 


కనూర్యుని ఎండవేడిమి చాలా దుస్సహంగా ఉండడంవల్ల చెట్ల 
పీడల్లో ఆగుతూ వచ్చాను, అంచేత ఆలస్యమైంది. క్షమించండి” 
అన్నది.అవిడ. ఆ మాటతో మహ క్షి క్రి సూర్యునీమీద ఆ|గహం 
కలిగింది. “నాభార్యను ఎండవేడిమితో సూర్యుడు దాధించడమా 1 
వొజ్డీ అకొశంనుంచి నేలకూలుసాను” అంటూ బాణరి సంధించాడు, 


ఇదే మొదటిసృష్టి : 

సూర్యుడు భయపడాడు. ముసలి [బాహ్మణుడయా డు, 

$ 5 J 
జమదగ్ని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. “మహర్షీ 1 సూర్యునివల్ల 
కదా మేఘాలు ఏర్పడి వర్ణం కురుసున్నది? ఆ వర్ల జలంపల్ల నే 

ఎ ar ఎ న 
కదా ఓషధులు పెరుగుతున్నాయి ? అంచేతనే దేనతలకు హవ్యాలు 
ఏర్పడుతున్నాయి. కనక అలాంటి లోకబాంధవుజ్జీ శికీంచడం 
సమంజసమేనా? ఇలాంటి క్రూరకార్యం తాపసికి.నీకు తగిందేనా” 


సూర్యునిమాటలకు శాంతించాడు జమదగ్ని. తనకు 
శాంతం లేకపోవడం పొరపాటు అని [గహించాడు. 'జాధపడ్డాడు 
కూడా. ఇంతలో సూర్యుడు నిజరూపం ధరించాడు, సూర్యభగవా 
నునికి నమస్కరించి క్షమాపణ చెప్పుకొన్నాడు జమదగ్ని, 
జమదగ్ని శాంతస్వభావానికి సంతోషించాడు సూర్యుడు. 


మానసికంగా గొడుగూ పాదరక్షలూ సృష్టించాడు సూర్యుడు, 
జమదగ్నీకి బహూకరించాడు. నా కిరణాలవ ల్ల కలిగే వేడికి యివి 
ఉపశమనంగా ఉంటాయి, కనక వీటిని ఉపయోగించుకో అన్నాడు 
ఆ అల అ 
సూర్యుడు, వాటీని చూచి ఆశ్చర్య పడ్డాడు జమదగ్ని. ఇంత కుపూర్య౦ 
సృష్టిలోనే లేవు అవి, “కొత్తగా వీటిని ఎందుకు ఇలా సృష్టిం 

99 అర df 

చావు అని సూర్యుణ్ణి (ప్రశ్నించాడు జమదగ్ని. 


“కాను నిజమే. ఇంతకు పూర పం సృష్టిలోనే లేవివి, 
నీ కోసమే సృష్టించాను, పీటిని ధరించడ౦వల్ల పొదాలికూ 
శిరస్సుకూ వేడి తగలదు” ఆంటూ, “ఛాంతస్వభావు రై లేన మీలాంటి 
వాళ్ళకు దానమి స్తే ఇహపరసుఖాలు రెండూ కలుగుతాయి దాతకు. 
నేంత్ళ ప్రేకూడా క లుగుతుంది” అన్నాడు, 


జమదగ్ని వొటీని క సక రించి భార్యాస మేత ౦గా 
కృతజ్ఞతతో సూర్యుణ్ణి పూజించాడు. సూర్యసృష్టివల్ల ఏర్పడ్డ 
పాదరకలూ గొడుగూ సృద్ధులకూ సాధులకూ ఇవ్వడం మంచిది, 
అంచేత నే ఈనాటికీ పితృకార్యాలలో ఉపానత్తులూ (పాదరక్షలు) 
గొడుగు ఇస్తుంటారు. ఈ ఆచారం జమదగ్ని నుంచి మనకు 
వచ్చింది, 


256 


[పాచీనకొలంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండిన 
మానవుడు ఎండశత్రీప్రతకు చెట్టుకిందికి పోపడం నర్షం కురిసి 
నపుడు చెట్టును అ|శయించడం పరిపాటి, జమదగ్నివల్ల అదీ 
మారింది, నీడకోసం చెట్టు చెంతకు పోకనే నీడను ఎలా తెచ్చు 
కోవడం ? అన్నదే విజ్ఞానం, 


కంచే చేనుమేసే ! 

యౌవనంలో ఉన్న రేణుకాజమదగ్నులు ఓరోజు నర్మదా 
నదీతీరం ar: సుందర మైన ఉపవనం ఒకటి చూశారు వాళ్ళు, 
జనసంచారం ఏమా|క్రం లేదక్కడ. నానారకాలై న వృక్షొలకో 
ఫలాలతో పుష్పాలతో పరిశో భిస్తూవుంది ఆ ఉపవనం. సుగంధంశో 
కూడిన చల్ల గాలి వీస్తూంది. టకటో గోరువంకలూ నెమళ్ళూ 
నానావిధాలుగా రొదచేస్తున్నాయి ఆ దృశ్యం చూడగానే శృంగార 
భావం కలిగింది వాళ్ళకు. అంచేత అప్పుడే వికసించిన పుష్పాలతో 
పాన్సు ఏర్పాటు చేశారు, సర సాలాడుకొ ౦టున్నారాదం పతులు, 
[కమంగా భావో[దేకం ఏర్చడుతూఉంది వాళ్ళలో ఇద్దలు పరస 
శించి పోతున్నారు, “అందులోనూ పట్టపగలు, కర్మసాక్షీ 
(సూర్యుడు) చూస్తున్నాడు. ధర్మభంగం కలగబోతూంది ఈ బుషి 
దం౦ంపతులన ల్సి అని అనుకున్నాడు. పృద్ధ| బాహ్మణరూసం ధరించి 
వాళ్ళచెంతకువచ్చి ఇలా అన్నాడు. 


“అయ్యా! జమదగ్నిమహర్షీ kD సామాన్యమైన 
మనిషివి కౌవు. సాొకొత్తు | దిహ్మ దేవుని మనుమడిని, 'వేదక ర్రవు 
పెగా తపళ్ళాలివి. ఇలాంటి నీవు ధర్మం ఉల్ల ౦ఘీంచి పట్టపగలు 
సురత క్రీడకు ఉపక్రమించడం భావ్యంకౌదు. “యద్యదాచరతి 
(శేష్టస్త త్తదేవేతరో జనః” అన్నట్లు గొప్పవాళ్ళు ఏదిచేసినా 
సామాన్యులు దానిని అనుసరిస్తారు. అంచేత ధర్మభంగం కావడం 
తథ్యం. తపోధనుల్లో అ|గగణ్యుడివి నువ్వు, నువ్వే యిలా 
ధర్మాన్ని నిరాకరిస్తే వేదధర్మాలికు విలుస అంటూ ఉండదు, 
నేను కర్మసాక్షిని కావడంవల్ల నీకు చెప్పడం ధర్మం గనక ఇలా 
వచ్చి చెబుతున్నాను”. 


నన్నే అక్షేపీ స్తావా ? 

ఆ మాటలతో జమదగ్ని మండిపడ్డాడు. భార్యాభర్తలు 
పూలపాన్సునుండి లేచారు. నగ్నంగా ఉండడంవల్ల చీరధరించి 
రేణుక సిగ్గుపడి వెళ్లింది. అలా భార్య వెళ్ళడంతో మరీ మతి 
చలించింది మహర్షి కి, మితిమీరిన కోపంతో ఇలాఅన్నాడు మహర్షి , 


“దినక్రరా | పండితుణ్ణి అన్న దురహంకారంతో నాకు బుద్ధి 
చెన్న వచ్చావు నువ్వు, నేనెవరో ఎరగవా! భృగువంశంలో పుట్టిన 


30 


వొజ్డీ. నాలుగు వేదాల ధర్మాధర్మాలు కుబ్దంగా ఎరిగినవాజ్జి, 


చెటితాను విను, అజ్ఞాని అయినవాడు తాను చేసిన చెడుకొర్యాలవ లి 
ఫలం అనుభవిస్తూ జడీభూతుడుగా ఉంటాడు, విజ్ఞాని తాను చేసిన 
చెడుకొర్యాలవల్ల కలిగే దోషాలు పొందకుండా సర ర్వభక్షకుదై న అగ్నీ 
లాగ మహా తేదస్సులో ఉంటాడు, ఫల పదాతన నీ క ర్మసాకిననీ శాస్త 
ననీ గర్వంతో ఉంటున్నావు. నన్నే అక్షేపిస్తున్నావు. నీ చేత రక్షింప 
బిడవలిసిన కర్మ నాకు లేదు. తపస్పంపన్నులమూ జ్ఞానమూ ర్త 
లమూ ఐన మాకు (శ్రీమన్నారాయణుడే సర్వ రక్షకుడు. సీలాంటివాడు 
మాతం కాడు, మౌమనోభావాలు అత్రనికి తెలుసు. అక నినిగూర్చి 
మాకుతెలుసు. మాకు ఇతరులు బోధింపవలసిన అవసరంలేదు. 
శికీంపవలసిన పనీ లేదు. అంతటి అర్హతకూడా లేదు మీకు, 
[దిహ్మ దేవుడుగానీ మహేశ్వరుడుగానీ చివరకు యముడుగానీ మమ్ము 
శిక్షించలేడు. అలాంటి ఉన్నతులమైన మాకు రతిభంగం చేశావు 
కనక రాహుగ్రస్తుడవె మహాపాపిగా  శేజోహీనుడివై పోదువుగాక | 
అని శపించాడు. 


(పతిశాపం ; 


జమదగ్నిశాపం విన్నాడు సూర్యుడు, [పతిశాపం పెట్టాడు. 
“అకారణంగా నన్ను శపించావు కనక ఒకానొక క్షతియునిచేత 
అవమానం పొంది వాని ఆయుధంతో మరణిస్తావు”'. 


ఈశ్వరునిచేతిలో కూలిపో కావు; 

సూర్యుడు తన్ను. శపించాడన్న కోపంతో “నీవు రణ 
రంగంలో ఈక్వ రునిచేత కూలిపోదువుగాక “అని తిరిగి శపించాడు 
జమదగ్ని సూర్యుణ్ణి, 


ఈ విషయం కళ్యసమహర్షి చల్ల తెలిసింది [బిహ్మ దేవునికి. 
జమదగ్నిసూర్యులి మధ్య [ప్రత్యక్షమయ్యారు వాళ్ళు. |దిహ్మ 
దేవుడు ఇద్దణీనీ శాంత పరుస్తూ సూర్యునితో ఇలా అన్నాడు 


(బహ్మదేవుని సర్జుబొటు న; 

“భాస్కరా ! ఒకానొకదినం అకొశంలో మేఘాలచేత "కప్ప 
బిడతావు. ఐనా వెంటనే | పకాశిస్తావు, మేఘాలు అధికంగా 
ఉన్నప్పుడు గానీ వర్షం కురుస్తు న్నప్పుడుగానీ నువ్వు రాహుపు 
చేశ కబశింపబడుతాపు, ఐనా కొందరికి కనబడుతూ మరికొందరికీ 
కొనరాకుంటాపు. నిన్ను చూసి నమస్క్మరించినవాళ్ళు పొఫరహితులు 
బాశారు. జన్మ సప్త అష్టమ చతుర్ధ దశమ స్థానాలలో నూ జన్మ 
బుష నిధనాలలోనూ నీవూ చం[దుడూ కంటికి కొనరొకుంటాడు, 
అర్హం-ఉదయిస్తున్న వేళలోనూ మట్టమధ్యాహ్న వేళలోనూ ఆన 
మిస్తు న్న “వేళలోనూ వీటిలోనూ నీ రూపం చూసిన పావనం సంక 


32 


మీస్తు౦ది, నీ భార్య ఎడబాటుకు కారణ'మైన సీ మరో భార్యపల్లా 
నీ మామగారినల్లా నీ బావమరదివల్లా నువ్వు నీ తేజం పోగొట్టు 
కొంటావు. మాలి_సుమాళి అనే వాళ్ళకో జరుగబోయే యుద్ధంలో 
ఈశ్వరుడు నిన్ను ఓడిసాడు” అని కొంతవరకు శాపం తిప్పాడు 
[బిహ్మ దేవుడు. 
నీ మరణం లోకకల్నాణానికి భీజం: 

జమదగ్ని మహర్షిని చూసీ ఇలా అన్నాడు [బ్రహ్మ దేవుడు; 

మహర్షీ । అవమానంతో బాధపడుతున్న సూర్యుణ్ణి ఇంత 
టీళో విడిచి పెట్టు. నీ తేజోబలంవల్ల సమస్త లోకాలూ క్షీణ 
కొలంలో బూడిద బొతాయి. అంతటి మహత్త రమైన తేజస్సంప 
న్నుడివి నువ్వు, కోపంతో వృథా చేసుకొ౦టున్నావు సీశ కిని, 
మీ ఇద్దరూ గొప్పవాళ్ళే, పూజింపతగినవాశ్ళే, మున్ముందు కార్త 
వీర్యార్గునుడి.చేత నీకు అవమానము_ఓటమి-మురణము కలుగు 
తుంది. ఐనా విష్ణుమూర్తి నీకు కుమారుడుగా పుడతాడు, ఇరవై 
ఒక్క పర్యాయాలు శోధించి లోకంలో క్షత్రియ నిర్మూలనం 
చేస్తాడు, సీ మరణం లోకకళ్యాణబీజం బౌతుంది” అంటూ వెళ్ళి 


పోయాడు, సూర్యుడూ జమదగ్నీ పరస్పరం అభినందించుకొని 
వారి వారి నెలవులికు వెళ్ళిపోయారు, 


అ్మశమంలో రేణుక భర్తకు భక్తిపూర్వకంగా 'సేవచేసీ 
అతని అను[గహంతో రుమణ్వంతుడు-సు వేషణుడు.వసువు-విశ్వా 
వసువు-పరశురాముడు అనే ఐదుగుర్ని సంతానంగా పొందింది 
క్రమంగా, 


ఇసుకతో కుండ తయారుకాలేదు ; 


ఓనాడు రేణుకాదేవి నీటికోసం నదికి వెళ్ళింది. చత 
రథుడు అనే గంధర సరాజా త నభార కో జల్మక్రీడలో ఉన్నప్పుడు 
రేణుకాదేవికి విధిశంవల్ల అ దృశ్యం చూడాలి అన్న బుద్ధి 
పుట్టింది. అంచేత వాళ్ళ అనందాన్ని చూస్తూ లోలోపలి సంకోషిం 
చింది, అదృశ్యం చూడడం౦వరల్లి ఉత్తమమైన ఆమె పొతి[నత్యా 
నికి కొంత దోషం ఏర్పడింది, అంచేత చేతిలో వున్న కడప 
[కిందదిడి ముక్కలై ౦ది. ఎప్పుడైనా హఠాత్తుగ [కిందదిడి క్‌డవ 
ముక్కలై శే తన మహత్త్వంతో ఇసుకతో మరో కుండచేసీ 
సళ్ళు తీసుకరావడం ఆమెకు అలవాపే.  మునుపటిలాగే 
ఇసుకతో కుండ చేయాలని |పయత్నించింది, కౌనీ (ప్రయత్నం 
వ్యర్ద మైంది. మహాయిల్లాలు రేణుకాదేవి, తనతప్పు |గహించింది, 
వెంటనే ఆనగిలోబడి ఆత్మహత్య చేసుకోవాలని తలించింది, 


ఐనా జరిగిన విషయం భో ర్త కుచెప్పి అతని ఆజ్ఞానుసారం 
[ప్రవ ర్తి ౦చడ౦ మంచిదని ఎంచింది్కి పట్టి చేతులతో ఇంటికి వెళ్ళింది. 


నీ తల్లి తల నరికివెయ్యి ! 

భార్యచేతిలో కడవ లేకపోవడం చూశాడు జమదగ్ని, 
జ్ఞానదృష్టికో జరిగిన విషయం తెలుసుకొన్నాడు. సరప్పురుషణ్జి 
సాపేక్షకో చూచింది అవిడ. అమెచేసిన దోషానికి అసహ్య పడ్డాడు. 
మరణదండన మే ఉచిత మైన శిక్ష అని భావించాడు. ముందు వెనుకలు 
ఆలోచించకుండానే పెద్దకుమారుణ్లి పిలిచాడు. “నీ తలి శిరస్సు 

౧ అ గి 

తెగగొాటు “అన్నాడు, 

య్‌ 


చూశారా! జమదగ్ని సౌశీల్యం; ఆదర్శం; పరపురుషుణ్ని 
ఆశపడి చూసినా అది ఫ్యభిచారమే అని అతని భావం, ఆమె 
పరమసాధ్యి అనికూడా అతనికి తెలుసు. ఐనా అమె శిరస్సును 
ఖండించమన్నాడు. ఎందుకు? 'శీలంలేని జీవితం నిందనీయం, 
తన అర్థాంగి అవమానం భరించడంకంపే అంతమొందించడం 
ఉత్తమం అనుకొన్నాడు, అర్జాంగిమీద ఎంత గౌరపభానమో 
మహర్షి కి చూడండి 8 





మాటవినని కొడుకులు | 


పెద్దకుమారుడు దమణ్వంతుడు. బుద్ధి మంతుడు, వేదం 
బొగా తెలిసినవాడు, తండి అజ్ఞ పాటిస్తే మాతృవధ. “మాతా 
పూర్వరూసం; పికో త్రరరూసం” అని కదా వేదవచనం అను 
కొన్నాడు. తన అసమర్థతను సవినయంగా చెప్పాడు త౦|డిక, 
చేతులు జోడించి నిలబడ్డాడు తం డిపాదాలి దగ్గర, రెండవ కుమా 
రుణ్నీ పిలిచి తల్లిని చంసమన్నాడు, అతనూ తన అన్నలాగే 
చేతకొదన్నాడు. అలాగే మూడవవాడూ: నాల్గవవాడూ కూడా 
చెప్పారు, మాటవినని కుమారులను శపించాడు తండ్రీ, 


తలితల నరికేశాడు: 
ae) 


చివరీ. కుమారుడు పరశురాముడు, చాలా చురుకై నవాడు, 
జరుగుతున్న విషయం గమనించాడు. తనవంతు రాబోతూం0. 
అప్పుడేం చేయాలి? అని ఆలోచించాడు, నిరాకరిస్తే నొ శ రు పట్టిన 
గతే తనకూ పడుతుంది, తరువాత చేయగలిగింది ఏమీలేదు. 
కం డిమాట పాటించడం మంచిది అనుకొన్నాడు, అలాచేస్తే తండ్రి 
గారి అన్మగహం లభిస్తుంది, తం[డి సంతోషపడి వర్మ పదానం 
వే స్టే తల్లి ని | బతిక్రించుకోవచ్చు. అన్నలకు శాసవిము శ్రీ కలిగించ 
కచ్చు, అదీగాక “అత్మా వై వతనామాసి” అనే వాక్యానుసారం 


37 


తం|డిఆక్మే కుమారుని రూపంలో ఉంటుంది గనుక 
ఈ దారుణం తండి చేసినట్టుగనే భావించాడు. అంచేత మాతృ 
మూ ర్తివధకే నిర్ణ యించుకొ న్నాడు. ఇంతలో జమదగ్ని పిలిచి 
“నీ తల్లిని వధించు అన్నాడు, జమదగ్ని నోటిమాట నోటిలోనే 
ఉంది. రేణుకాదేవిశిరస్సు భర్త పాదాలదగ్గర 'తెగిపడి౦దిం 
కర్తవ్యం నిర్వహించాడు కుమారుడు, తండికి సాష్టాంగ నమ 
స్కారంచేసి నిలబడ్డాడు. 


నాతల్లి (బతకాలి; 

పరశురాముని ధైర్యసాహసాలకు సంతోషించాడు జమదగ్ని. 
మహావీరుని లక్షణాలూ రాజసమూ పోటీపడుతున్నాయి అతనిలో, 
గతచరిత తెలుసు జమదగ్నికి. ఉత్తరచరిత్రకే యిది నాంది, 
కుమారుని పితృభక్తి కీ మనో నిబ్బరానికీ మెచ్చుకొన్నాడు. వరం 
(ప్రసాదించాడు. “ఏం కావాలో కోరుకో అన్నాడు,” మాతృమూర్తి 
వధకు కానుకగా, 


“మరణించిన మాతృదేవత మళ్ళీ బతకాలి. శావగస్తు 
లైన సోదరులు శాపవిముక్షు లు కొవాలి, నేను దీర్హాయష్కుడు 
గానూ అజేయుడుగానూ ఉండాలి” అని వరం కోరుకొన్నాడు సరళు 


38 


రాముడు. తథాస్తు అన్నాడు తండి అలాగే జరిగింది, ఇప్పుడు 
రేణుకా దేవి చచ్చి (బతికింది. అంచేత పాతి వత్య దోషకళంకం 
కూడా తొలిగింది ఆమెకు, తనకుటుందం బాగుండాలి అని అను 
కొంటే ఇదొక్క'టే మార్గం, యోచించి చేసిన నిర్ణయం యిది, 
అంచేత నే ధర్మమూ ర్తి పరశురాముడు మాతృవ ధకు పూనుకొన్నాడు, 


కన్నుమిన్ను తెలియని కార వీర్యార్జునుడు ; 

కార్త వీర్యార్దనుడు హైహయదేశం రాజు. దత్తాత్రేయ 
మహర్షి కి పరమభక్తుడు. అతనివల్ల అనేక వరాలు పొందాడు. 
వెయ్యిచేతులు-అణీమాది సిద్దులు.యశ స్పు-దిలం_యో గీ వర త్యం- 
పటిష్టమైన ఇం|దియజ్ఞానం మహారాజుకు అతనివల్ల కలిగాయి, 
దైవయోగంవల్ల ఓరోజు జమదగ్ని మహర్షి అ|శమం 
దగ్గరికి సపరివారంగా వచ్చాడు మహారాజు. బాగా అలసిపోయి 
వున్న మహారాజుకూ అతని పరివారానికీ ఆతిథ్యం ఇవ్వాలను 
కొన్నాడు మహర్షి, అంచేత తన దగ్గరనున్న గోవుమహత్వంతో 
నానారకాల పదార్థాలతో ఆతిథ్యం యిచ్చాడు, అందరూ సంతృప్తి 
పడ్డారు. దానిమహత్వం చూసి ఆశ్చర్యపడ్డారు. గోవుమీద మనసు 
పడింది రాజుకు, ఎలాగ నా తనవళం చేసుకో వాలనుకొన్నాడు. 
తన నగరం చెరుకొన్నాడు. భటులను పంపి అశ్రమంలోని 


గోవును ఎలాగ నా తీసుకరావలసిందిగా ఆదేశించాడు, భటులువచ్చి 
మహర్థికి రాజుగారి కోర్కె విన్నవించారు. మహర్షి నిరాకరించాడు. 
గత్యంతరం లేక భటులు జమదగ్నిమీద యుద్ధానికి సిద్ధపడ్డారు. జమ 
దగ్ని ఈ విషయం ఛేనువుకు చెప్పాడు. వెంటినే దాని రోమకూపాల 
నుంచి వేనకు వేలుగా నై నికులు పుట్టుకొచ్చారు. ఆ 'సై న్యదిలి౦కో 
విల్లుబూని తలపడ్డాడు జమదగ్ని, రాజు సైన్యం సర్వనాశన మైంది* 
ఈ వార్త మహారాజుకు తెలిసింది, సై న్యసమేతంగా వచ్చి జమ 
దగ్నిని ఎదిరించాడు మహారాజు. కొనీ ఓడిపోయాడు. తనచేతికి 
రెండు మూడు సర్యాయాలు దొరికినా ఏదో సదుపదేశ౦ చేసి విడిచి 
పెట్టాడు మహారాజును, 


యుద్ధం చెయ్యద్దు: 

"a శీ కొన్నాళ్ళకు ప ఎదిరించాడు రాజు, మళ్లీ పీడీ 
పోయాడు. ఇలా ఇరవై సర్యాయాలు ఓడిపోయాడు కార ర్రోవీర్యా 
ధ్రనుడు, ఇరవై పట. పర్యాయం తనె సైన్యం యావత్తూ తీసుక 


నచ్చి మహర్షిని ఎదిరించాడు మహారాజు, విల్లు చేబూని గోవుదగ్గరికి 
వచ్చాడు మహర్షి. అనుకూలమైన కాలంగాదనీ యుద్ధం చేయపద్ద నీ 


చెప్పింది ఛేనువు, ఛేనువుమాట నిరాకరించి రాజురో తలపడ్లాడు 
మహర్షి. యుద్దంలో జమదగ్నిని సంహరించాడు కొ ర్రవీర్యార్లు 
బె © తాక జ 


40 


నుడు, సరాసరి అ శమంలో [ప వేశించాడు గోవుకోసం. కానీ 
గోవులేదు, ఇం|దలోకం వెళ్ళి అతని రక్షణలో వుందది. పట్టి 
చేతులతో వెళ్ళిపోయాడు మహారాజు, భర్త శవంమీదోపడి విలపిస్తూ 
ఉంది రేణుకాదేవి, సహగమనం చేయాలని సిద్ధపడింది. ఆకాశవాణి 
నివారించింది. ఇంతలో భృగుమహర్షి వచ్చి |దితికించాడు జమ 
దగ్నిని తన తపోదిలంతో, 


వెయ్యిచేతులు కూలిపోయాయి 

తన తండికీ కార్త పీర్యార్టు నునిక్తీ జరిగిన పోరాటాలలో 
సరశురాముడు లేడు. తనకు తెలియకుండా జరిగిన పోరాటాలే యివి, 
జరిగిన విషయం తన తండి మరణం తెలుసుకొన్నాడు పరశు 
రాముడు, ఉ|గుడయ్యాడు. ముఖంమీద [దాహ్మణశేజస్సు మటు 
మాయమెంది. &ొ|త్రం ఉట్టిపడుతూ ఉంది. కండ్లు నిప్పులు గక్కు. 


తున్నాయి. శరీరం అదురుతూ ఉంది. పండ్లు పట పట కొరికాడు, 
కవచం ధరించాడు. ఒకచేతిలో విలు మరోచీతిలో భయంకర మెన 


గం|డగొడ్డలి. ముఖంమీద మూడు విభూతి రేఖలు. మధ్య కుంకుమ 
బొట్టు. ఇది ఆనాటి అతని అకారం. మాహిష్మతీనగరం [పవే 


శించాడు. ఈ విషయం ముందుగానే తెలుసుకొన్నాడు కొర వీర్యా 
రునుడు, పదిహేడువేల అకొహిణుల సె న్యంతో పరళురామణ్ణి 
జ పు ణు 


ఎదిరించాడు, కానీ న్మిష్పయోజన మైంది. పరశురాముడు కొ ర్త వీర్యా 
ర్థనుణ్ణి వెయ్యిచేతులూ సరికి గండగొడ్డలికో శిరసు. ఛేదించాడు. 


మనకెంతో ఓర్పు కావాలి! 


కార్త వీర్యార్డునుణ్ణీ చంపి తం|డ్రిచెంతకు వచ్చాడు పరశు 
రాముడు. జరిగినవిషయం తంఢడీకి చెప్పాడు. అ ఉదంతం విని 
చాలా బాధపడ్డాడు జమదగ్చి. కొడుకుతో ఇలా చెప్పాడు, 


“నాయనా 1 “నావిష్ణుః పృథివీపతిః” అనిగదా | పెద్దలన్నారు, 
మహారాజు విష్ణువు అంశంగదా; అలాంటి రై హంశంలో పుట్టిన 
మహారాజును మన్నించడం మంచిది. గాని వధీంచడం మనకు తగిన 
పద్ధతికాదు, మనలాంటి తాపసులకు ఓర్పుముఖ్యం, ఓర్చువల్లి ఐశ్వ 
రకం; ఐశ్వర్యంవల్ల వివేక౦; వి వేక౦వల్ల మోక్షం సురిభ్రంగా. 
లిభిస్తుంది, రాజాను చంపడంవల్ల వచ్చేపాపం (బాహ్మణుక్టీ 
చంపిన పాపంకం'పే అధికం. అంచేత ఏడారికాలంపాటు తీర్‌ 
యా|శ్రల లు చేసీ పర మేశ్వ రుణ్ణి దర్శించి పాపం పోగొట్టుకో”ి, 


తం౦|డ్రిమొట మన్నించి తీర్థయా[తకు వెళ్ళాడు పరశురాముడు, 
చూశారా జమదగ్నిహృదయం. తన్ను చంపినవాని మీదనే 
ఎంత దయ అతనికి. సళ్ళాత్తా పంవల్ల |పాయళ్ళి _త్త౦వల్ల పాప 
పరిహారమౌతుందని అశని నమ్మకం, 


42 
ముంగిసై పుట్టు | 

ఓనాడు జమదగ్నియింబ్లో పితృకొర్య౦ వచ్చింది, అంచేత 
నియమపూర్వకంగా ఉండి పాలుపిదికి ఒకచోట భద్రపరచి 
స్నానార్థం నదికి వెళ్ళాడు, అక ని శాంత స్వభావం పరీక్షించారిను 
కొన్నాడు |క్రోధుడు అనే దైవం. మారువేషంతో వచ్చి పాల 
పా|తను దొర్లి ౦చొడు, పాలు నేలపాలయ్యాయి. జమదగ్నిపచ్చి 
చూశాడు. చెంతనే మారురూపంలో ఉన్న [కోధుజ్జీ చూశాడు. 
[ఫమాదంనల్ల యిలా జరిగిందన్నాడు [కోదుడు. ఏమా[తం కోప 
పడలేదు జమదగ్ని. |క్రోధుణ్ణి వెళ్ళమన్నాడు. మానవరూపంలో 
ఉన్న [కోధుడు అశ్చర్యపడి యిలా అన్నాడు. 


ఉభృగువంశంలోని వాళ్ళందరూ ముక్కోపులని [పఠీతి, 
నీవట్ల మా[తం అది అసత్యం” అంటూ తాను వచ్చినకౌర్యం యథా 
ధం చెప్పి వెళ్ళిపోయాడు. అరా|తి పితృ దేవతలు (పత్యక్షమై 
జమదగ్నిలో యిలా అన్నారు. “నీవు మమ్మల్ని పూజించడంకోసం 
పిదికినపాలు నేలపాలయ్యాయి, అలా కావడానికి కారణభూతుడు 


[కోదుడు. వాణ్ణి శపించక శాంతంళో ఉండిపోయావు. నిజంగా అది 
శాంతమనుకొన్నావా? సమయాసమయాలు గుర్తించి చూపేదే 


శాంతంగాని అన్నిటికీ మౌనంగా ఉండడం శాంతంగాదు. అవసర 
మైనప్పుడు కోపించడంకూడా శాంతంతో సమానమే. కోపించదగ్గ 
సమయంలో శాంతంకో ఉండడం చాలా దోషం. కనక నీవు చేసిన 
ఈ దోషానికి ముంగిసగా పృట్టుదువుగాక 


ధర్మాన్ని ఖండించి నప్పుడే శాపవిముక్తి 1 

జమదగ్ని తన పితృదేవతలకు నమస్కారంచేసీ ఇలా 
అన్నాడు. “మహానుభావులారా! తపస్వికి కోపం తగదు గనుక 
అలా మౌనంగా ఉండిపోయాను, మిమ్మల్ని అవమానించడం 
నా అభిమతంకాదు. కోపించవలసిన తరుణంలో కోపసడకపోవడం 
నా దోషమే, నా తప్పు నేను గుర్తించాను, కనుక క్షమించి శాస 
ఏమోచనం అను గహించండి 


ఫిశృదేవతలు అన్ముగహించి శాపవిమోచనం యిలా 
చెప్పారు. “ఒక మహాధర్మాన్ని సండితులై న బాహ్మణుల సమూ 
హంలో ఏనాడు నీవు ఖండిస్తావో అనాడు నీకు శాసవిము క్రి”, 
అకొరణ౦గా ముంగిసగా పుటాడు జమదగ్ని. ధర్మరాజు 
టి 


అశ్వ మేధయాగం చేస్తున్న తరుణంలో యజ్ఞాన్ని అకేపించాడు. 
ధర్మరాజు దానం సక్తు[ పస్థుని దానంతో తుల్యం కాదన్నాడు. పక 


44 
నధకోకూడిన యజ్ఞం మంచిది కాదన్నాడు. మానసయజ్ఞం ఉత్తమం 
అన్నాడు, |బాహ్మణులి కోరికమీద సక్తుపస్థుని చరిత్ర చెప్పాడు; 
తక్షణం ముంగిసరూసం పోయి జమదగ్నిగా మారాడు, 
నేననుభవిసాను : 

ఒకప్పుడు సప్తర్షులు ఆకలిబాధ నివారణకోసం కోసి పెట్టిన 
తామరతూండ్ల కట్ట మాయమైంది, ఒకరిమీద మరోకరు అనుమానపకి 
అందరూ [పమాణాలు చేశారు. ఆ సమయంలో జమదగ్ని యిలా 
[పమాణం చేశాడు, 

“ముట్టుదోషంవున్న భార్యతో సంపర్కం చేయడంవల్లాః 
నీళ్ళలో మలమూ తాలు వదలడం౦వల్లా; కుయు క్రితో ఒకొళ్ళ కొక 
ళ్ళకు ద్వేషం కలిగించడం నల్లా; ఇతరులతో కలహించడంవల్లా, 
[పతిఫలం పొందాలన్న ఉద్దేశంతో యితరులను గొరవించడంవల్లా 
ఏపాపం కలుగుతుందో ఆ పాప ఫలితం తామరతూండ్లను నేను 
దొంగిలించి ఉండినసక్షంలో అనుభవిస్తాను". జమదగ్ని ఎలా 
(వతిజ చేశాడో చూశారా! వీటిద్వారా జాతికి ఎలాంటి నీతి చెప్పాడో 
చూడండి. 


45 
మం|కో పొసన | 
“ఉపాసన” విషయంలో తనకు కలిగిన సందేహాలు నివృత్తి 
శేసుకొనడంకోసం నె నై మిశారణ్యం వెళ్ళాడు జమదగ్ని, లోమశ 
మహర్షీ ద్వారా చేవీమాహాత్మ్యం విన్నాడు, సత్య వతునికథకూడా 
విన్నాడు. సారస్వత వీజమం తరహస్యం తెలుసుకొన్నాడు. అలాగే 


ఉపాసీంచాడు, రేణుకొ దేవిపధవల్ల కలిగిన దోషం పరిహరించు 
కొన్నాడు, 


ఖూరుని చేతిలో .... 

తన త౦|డిమరణానికి జమదగ్ని కారణంగా భావిం 
చాడు కొర ర్త వీర్యార్ధనుని కొడుకు శూరుడు. పగతీర్చుకోవాలి అను 
కొన్నాడు. ్వోరజరాముడు లేని తరుణంలో అశ మంమీదసడి జమ 
దగ్నిని సంహరించాడు. భర్హమరణంచూచి త ల్లడీల్లీ ది రేణుక, 
రామా; రామా! అని కుమారుణ్ణీ అరిచింది,  ఇరవె వై ఓక్క పర్యా 
యాలు గుండెలు బాదుకొంది. కొంత సేపటికి ఫర ఇరాముడువచ్చి 
తం|డిశవం చూశాడు. ఒళ్లు మరచిపోయాడు. మాహిష్మతీనగరం 
అల్లి కల్లోలం చేశాడు, కంటికి కసదిడ్డ క్షతియు్జో విచక్షణొరహి 
తంగా చంపాడు. భూరుణ్డీ వాని సోదరులనూ అంత మొందించాడు, 
అడ్డంవచ్చిన రాజురినందరినీ చంపాడు, ఇలా ఇరవై ఒక్క సర్యా 
యాలు క్షతియుల్ని వెదికి, వెదికి చంపాడు. ఆరాజుల రకం 
ఐదు మడుగులు చేశాడు. అర కంలో పితృఠర్పణ చేశాడు (అదే 


కర 


నేటి శమంతపంచకం). తాను జయించిన భూభాగం సంపూర్ణ ౦గా 

కశ్యసమహర్షికి దానం చేశాడు. భరతో సహగమనం చేసింది 
యు బీ 

రేణుకాదేవి. పరశురాముడు-తపోవనాలకు వెళ్ళిపోయాడు. 


సందేశం # 

జమదగ్ని జననం చిత్రమైన స్టి సిత, యౌవనంలో ముకోపి, 
వయసుమళ్ళిం తరువాత శాంత స్వభావం, వార్ధక్యంలో సరమ 
శాంత స్వరూపం, చంపతగ్గవానిని కూడా క్షమించాలి అన్నాడు, 
చేసిన దోషాలకు |ప్రాయళ్చితం చెప్పాడు. దొంగతనం మహా 
పాపం అన్నాడు. పురాకృత కర్మఫలం అనుభవించి తీరాల్సిందే 
అని నిరూపించాడు (ముంగిసగా). తీర్ణయా|త్రలు మంచివని 
చూపాడు, చేయకూడని పాపకార్యాలు నిర్దుష్టంగా చూపించాడు, 
అకలి బాధలో ఉండే వ్యక్తి తప్పొప్పులు పరిగణించడు అన్స నగ 
సత్యం అనుభవపూర్వకంగా చెప్పాడు. ఇలా మానవజీవిత ౦లోని 
యథార్థాలు తన జీవితంలో సమన్వయంచేసి చూపించాడు. ఒకో 
నొక ఉన్మాదిచేష్టకు జీవితం బిలియిచ్చాడు. నక్ష తరూపంలో 
అకాళంనుంచి కిందికి చూస్తున్నాడు. ఎందుకూ ? 

తన నిండుజీవితంలో పండిన అనుభవాలూ అభి పాయాలూ 
అదర్శాలూ మనకు యిచ్చిపోయాడు. వాటిని మనం బాగా ఉప 
యోగించుకోవాలి. 

బుషిధర్మం వద్ధి లుగాక్‌ | 








